ఫ్రెంచి పాలనలో యానాం 
ఫ్రెంచి సమాధులు చెప్పే గాధలు 


ఉద్యోగరీత్యానో లేక వ్యాపారం చేయటానికో యానానికి అనేకమంది (ఫైంచి దేశస్థులు 
వచ్చిపోతూందేవారు. కొంతమంది ఇక్కడే స్థిరపడ్డారు కూడా. మృత్యువుకు స్థల కాలాదులతో 
పనిలేదు. డాని పిలుపుకు ఉన్నపళంగా బయలుదేరాల్సిందే ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా. 
అలా ఇక్కద మరణించిన (ఫెంచిదేశస్టులను పద్దెనిమిదవ శతాబ్దంలో చర్చి ప్రాంగణంలో ఖననం 
చేయగా, తరువాత కాలంలో యానాం నుంచి మెట్టకూరు కు వెళ్ళే మార్గంలో కల (ఫైంచి 
సెమెటరీ లో ఖననం జరిపేవారు. అక్కడ ఉన్న కొన్ని సమాధుల ఫలకాలను పరిశీలిస్తే ఆనాటి 
వ్యక్తుల పేర్లు లభిస్తాయి. ఆ పేర్ల కొరకు శోధించగా కొంతమంది వ్యక్తుల వివరాలు లభించాయి. 
పాండిచేరిలో ఉన్న [మెంచి సమాధి ఫలకాలను అద్యయనం చేసి వైకేల్‌ గొదార్‌ "౮౭౧6210816 
des familles del'Inde francaise" అనే పుస్తకాన్ని రాసాడు. అందులో ఇతను యానాం 
సెమెటరీ వివరాలను పొందుపరచకపోవటం క్షమార్దంకాని తప్పిదంగా పరిగణించవచ్చును. 


నిన్టర్‌ టీచర్‌ (కన్యన్తీ/మిన్సమ్మ) నమాధులు 


Sister Claire (1820-1850) ఈమె 
సిస్టర్స్‌ ఆఫ్‌ లియోన్‌ మిషనరీ నుంచి వచ్చిన 
సిస్టర్స్‌ లో పెద్దావిడ. ఈమె 1802 లో 
తూర్పు ఫ్రాన్స్‌లోని యూజీన్‌ అనే ప్రాంతం 
లో పుట్టింది. ఈమె ఫ్రాన్స్‌లో ఉన్నపుడు 
ఒకనాడు పెద్ధ అగ్నిప్రమాదం జరిగి 
మూడువేల మంది నిరాశ్రయులయిపుడు, 
క్లెయిర్‌ వారందరికీ చర్చి ప్రాంగణంలో 
ఆశ్రయమిచ్చి అసేకవిధాలుగా ఆదుకొన్నదట. 






OEUR CLAIRE 1240-1040. 
DEUR AUGUSTIN wees. + 
OEUR THEOPHILE 337-1082. 
UR LUCIE 1002 
UR DEMISE  jeaz-inee, 


అ కలో “ve 





ఈమె యానాం వచ్చిన మరుసటి సంవత్సరమే మరణించింది. ఈమె మరణం గురించి 
Echo of Mont Blank (L' echo du Mont-Blanc) అనే ఓ ్రైంచి షలైక ఇలా వ్రాసింది 
“ ఆమె పార్ధివ దేహాన్ని ఖననం కోసం తీసుకువెళ్ళేటపుడు యానాం లోని (ఫైంచివారందరూ 
ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. స్థానిక హిందువులు తమతమ ఆచారవ్యవహారాలను 
పక్కనపెట్టి పల్లకీలు దిగి కాలినడకన ఆమె దేహాన్ని అనుసరిస్తూ కన్నీటితో సాగనంపారు. 
యానాంకు వచ్చిన కొద్దికాలంలోనే ఆమె అంతటి ఆదరాభిమానాలను సంపాదించుకొంది” 
పై వర్ణనను గమనిస్తే కన్య స్రీలు/సిస్టక్స్‌ యానాంలో ప్రజల గౌరవాన్ని ఎంతెలా చూరగొన్నారో 
అర్దమౌతుంది. 


ప్రెంచి పాలనలో ౦రూనాం 
Sister Marie Theophile (1833-1868) ఈమె ప్రాన్స్‌ లోని 59/5561 లో జన్మించి, 


మతవిద్యనేర్చుకొని 1866 లో యానాంలో టీచరుగా పనిచేయటానికి వచ్చిన కొద్దికాలానికే 
ఇక్కదే మరణించింది. 


Sister Lucile (Dunand Marie -1851-1886) ఈమె ని సెప్టెంబరు 1886 న యానాంలో 
చనిపోయింది. ఈమెకు తెలుగు తమిళ భాషలు, ఇక్కడి ఆచారవ్యవవోరాల పట్ల మంచి అవగాహన 
ఉండేదట. 


Sister Denice (1842-1899) ఈమె ఫ్రాన్స్‌ లోని క్యువాత్‌ అనే ప్రాంతంలో వుట్టి, యానాంలో 
టీచరుగా పనిచేస్తూ 17 అక్టోబరు 1899 న ఇక్కడే చనిపోయింది. 


F. Pierre and Family: 

పేరుతో ఒక సమాధి ఉంది. పియదీ ఇంటి పేరుతో 
ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. 

l. Felicite Pierre valere Hugot: 
సమాధిరాయిపై ఉన్న F. Pierre అన్న పేరు Sdn వ 
ఈయనదే కావొచ్చు. ఈయన 1849-1855 _ 
ల మధ్య యానాం పెద్దారగా వ్యవహరించాడు. 

2. Charles Joseph Pierre: ఈ పియరీ 7 [ elu LLE 
కుటుంటీకుడు 15 నవంబరు, 1854 న, మన్యం 

వెంకటరత్నం అనే వ్యాపారికి 99 టన్నుల 

నువ్వులను సప్లయి చేస్తానని చేసిన ఒప్పందాన్ని 

బట్ట ఇతను యానానికి చెందిన ఒక వ్యాపారి అని అర్దమౌతుంది. 

3.Amele Pierre: ఈమె 1930 లలో యానాం బాలికల పాఠశాలలో టీచరుగా పనిచేసింది. 


మొత్తం మీద పియరీ కుటుంబం యానాంలోనే స్థిరపడి 
ఇక్కదే గతించిందని అనుకోవచ్చు. 





Marie Eugenie 


సమాధిరాయిపై వివరాలు ఇంగ్లీషులో ఉండటం విశేషం. 
దీనికి బహుసా ఈమె భర్త G.A. SMIth మద్రాసు సివిల్‌ 
సర్వీసులో పనిచేయటం కారణం కావొచ్చు. వీరిద్దరికీ 1824 
జూన్‌ 25 న యానాంలో వివాహం జరిగింది. ఈమె 
é#qB John Bouchez 1820-30 లలో యానాంలో 
ఒక వెలుగు వెలిగిన (ఫ్రెంచి వ్యాపారి. మేరీ యూజీన్‌ 





ఫ్రెంచి పాలనలో యానాం 
అన్నగారైన పాల్‌ బోషెజ్‌ కూడా యానాంలో 1850 లలో పెద్ద ఎత్తున వ్యాపారం సాగించాడు. 


పై వివరాలను బట్టి మేరీ యూజీన్‌ ఒక పెద్దవ్యాపారి కూతురు, పెద్ద ఆఫీసరుకు 
భార్య యైంచియానాం కు ఒకనాటి ఆడపడుచు. 29 ఏళ్ల ఈమె, 25 డిసెంబరు, 1831న 
యానాంలో మరణించింది. 


CA Senecal 


ఇతగాని పూర్తి పేరు COllixte Amable Senecal. ఇతను ఒక షిప్పు కెప్టన్‌. 
యానానికి చెందిన ఫ్రెంచి వ్యాపార Michel Rayneau 1830 లో మరణించటంతో అతని 
భార్యను సెనెకల్‌ వివావాం చెనుకొని 
యానాంలో స్థిరపడ్డాడు. 


ఇతని గురించిన అనేక 
ఆశక్తికరమైన  విషయాలు1843 నాటి 
యానాం కోర్టు జడ్జిమెంట్ల లో కనిపిస్తాయి. 


1842 లో యానాం కు చెందిన 
నానా సాహెబ్‌ అనే వ్యాపారి పాండిచేరి 
నుంచి 2772 పౌండ్ల విలువచేసే రాగిని 
యానాంకు షిప్పులో తీసుకురావటానికి 
అందుకు 15 రూపాయిలు రవాణా ఖర్చులు చెల్లించేటట్లు, సెనెకల్‌ తో ఒక ఒప్పందం 
చేసుకొన్నాడు. ఇదే కాక మూడు రూపాయిల ఎనిమిది అణాల రవాణా చార్జీలతో పాండిచేరి 
నుంచి 450 రూపాయిల విలువచేసే బంగారపు జరీని యానాం చేర్చటానికి కూడా సెనెకల్‌ 
మరో ఒప్పందం చేసుకొన్నాడు. ఈ సెనెకల్‌ మహాశయుడు డిశంబరు 1842 లో పాండిచేరిలో 
సదరు నానాసాహెబ్‌ కోసమని రాగిని మరియు బంగారపు జరీని షిప్పులో ఎక్కించుకొని 
బయలుదేరాడు. అక్కడినుండి నేరుగా కోరంగి రేవుకు నడపాల్సిన షిప్పుని సిలోన్‌ తీసుకు 
వెళ్లి అక్కడ రాగి ధర అధికంగా ఉందని (గ్రహించి, నానా సాహెబ్‌ కు చేర్చాల్సిన రాగిని అక్కడ 
అమ్మివెసాడు. ఆపై తాపీగా షిప్పును నడుపుకుంటూ మధ్యలో మద్రాసు పోర్టులో కాసేపు ఆగి 
15, ఫిబ్రవరి 1843 న కోరంగి రేవు చేరుకొన్నాడు. 





నా సరుకేదయ్యా? అని అడిగిన నానా సాహెబ్‌ కు సెనెకల్‌ “సముద్రంలో పెద్ద 
తుఫాను రావటం వల్ల షిప్పు దారితప్పిపోయి సిలోనుకు కొట్టుకు పోయిందనీ, అక్కడ షిప్పు 
సిబ్బందికి ఆహారం కొనటానికి తప్పనిసరి పరిస్థితులలో రాగిని అమ్మవలసి వచ్చిందని- అంటూ 
కధలు వినిపించాడు. కనీసం సరుకు అమ్మిన డబ్బు ఇవ్వమని లేదా నీపై వాజ్యం వేస్తానని 


బొల్లోజు బాబా. మదా డిడి డై 








ఫ్రెంచి పాలనలో యానాం 
నానా సాహెబ్‌ బెదిరించటంతో, సెనెకల్‌ మొత్తం 1406 రూపాయిలకు గాను 787 రూపాయిలు 


రొక్కం ఇచ్చి మిగిలిన 619 రూపాయిలకు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు. 


నోటులో వ్రాసిన డబ్బులు ఎంతకీ ఇవ్వక పోవటంతో నానా సాహెబ్‌ కోర్టును 
ఆశయించాడు. మొత్తం ఉదంతం పూర్వ వరాలను కోర్టు వారు పరిశీలించినపుడు * తాకు 
ప్రకృతి అనుకూలించక పోవటం వల్లే సరుకులు అమ్మవలసి వచ్చిందని సెనెకల్‌ నిరూపించుకోలేక 
పోయాడు. దీనికి ఇగహించిన కోర్టు నానా సాహెబ్‌ కు ప్రామిసరీ నోటు ప్రకారం మిగిలిన 
బకాయిని చెల్లించమని సెనెకల్‌ ను ఆదేశించటమే కాక మరో వంద రూపాయిలు నష్టపరిహారంగా 
ఇమ్మని తీర్చు చెప్పింది. 


సెనెకల్‌ రాగిని తినేయటమే కాక యానాం చేర్చాల్సిన బంగారు జరీని కూడా దారిలోనే 
స్వాహా చేసెసాడు. పైగా తన ఇంటికి వచ్చిన నానా సాహెబ్‌ మనుషులైన కాశిమ్‌ సాహెబ్‌, 
మాతయ్య అనే ఇద్దరు వ్యక్తులు బంగారు జరీ దాచిన చెక్కపెట్టెను దొంగిలించుకు పోయారని 
పోలీను కరా పెంట్‌ ఇచ్చి వారిని అరెమ్టు చేయించాడు. పాపం వారు అమాయికులే కావొచ్చు. 
ఈ రెండో కేసు తదుపరి వివరాలు తెలియరావ,. 


ఈ సెనెకల్‌ 11 డిశంబరు, 1846 న యానాంలో చనిపోయాడు. సెనెకల్‌ ఉ 
దంతం యానాం [ప్రెంచి పాలనలో ప్రాముఖ్యం కలిగిన అంశమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే, 
ఒక స్థానికుడు (నానా సాహెబ్‌) ఒక గెంచి దేశస్టుని పై పై కేను వేసి నెగ్గటం అనేది అప్పటి 
సామాజిక స్థితిని పట్టిచూపుతుంది. స్థానికులలో ధైర్యం, న్యాయం కోసం పోరాదే తత్వం 
మెండుగా ఉండేవని భావించవచ్చు. అంతేకాక (వంచి జుడిషియల్‌ వ్యవస్థ యొక్క నిష్పాక్షికత 
కూడా గమనార్షమె. 


Micot de Lacombe 


ఈ సమాధిపైనున్న ఫలకం ఈయన 87 నంవత్సరముల వయసులో చనిపోయినట్లు 
చెపుతుంది. దె లాకోంబె యానాంలో పేరుమోసిన 
షిప్పుల వ్యాపారి. ఇతను 1854 లో మాసరయ్య 
అనే పడవలు నిర్మంచే మేస్తీకి 20 మీటర్లపొడవైన  £ 
నౌకను నిర్మించమని పురమాయించాడు. దీనికోసం (న 
350 రూపాయిల బయానా చెల్లించి నిర్మాణానికి 
అవసరమైన సామాగ్రిని సమకూర్చటట్లు వీరిరువురు 
కుదుర్భుకాన్న ఒప్పంద పత్రం ఆనాటి యానాం వ 
నోటరీ రికార్డులలో ఉంది. 


Tia na. 








బొల్లోజు లుం మహమ మా మమమ మ మనమ వమ మ మనమా మై మాయమమ మై ౬ 


ఫ్రెంచి పాలనలో యానాం 
Paul Bouchez ? 

ఈ నమాదిభలకం దాదాతషు 
ధ్వంశమైపోయి ఉంది. ఈ వ్యక్తి పేరులో Paul 
0 అనే అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. 
ఇది బహుసా యానాంలో వ్యాపారపరంగా ఒక 
వెలుగు వెలిగిన బోషెజ్‌ కుటుంబానికి చెందిన పాల్‌ 
బోషెజ్‌ సమాది అయి ఉండటానికి అవకాశాలు 
ఎక్కువ. ఇతను 1850 లలో నువ్వులు, ధాన్యం 
భారీఎత్తున సేకరణ జరిపి షిప్పులలో కి ఎగుమతి 
చేసేవాడు. 





Charles Pithois 


యానాంలో 1790 ల నుంచీ ప్రముఖ పొత వహించిన (ఫైెంచి వారిలో పిథోస్‌ 
కుటుంబం ఒకటి. అతి మంచితనం వలన ఆర్థికంగా చితికి పోయి దుర్భర దారిద్యంతో 
బాధపడి కనుమరుగైపోయిన కుటుంబం కూడా ఇదే. 


చార్లెస్‌ పిథోస్‌ యానాంలో సక్టన్‌ గా పనిచేసి1820 ఆగస్టు, 17న కలరా బారినపడి ఇక్కదే 
మరణించాడు. సాన్నరైట్‌ పెద్దారగా ఉన్నకాలంలో ఆయనకు వ్యతిేేకంగా లె కాన్నె ఫార్‌ 
వంటి ప్రముఖులు 1791లో ఒక కమిటీని 
ఏర్పాటుచేనుకొని దానికి విథోస్‌ను వైస్‌ 
_పెనీదెంటుగా ఎన్నుకొన్నారు. పెద్దారకు 
వ్యతిరేకంగా వ్యవహరించటం ఇష్టంలేని పిథోస్‌ 
ఆ పదవినుంచి తప్పు కొన్నాడు. 


పిథోస్‌ సేరుతో బ్రీచింగ్‌ చెరువులు 
ఉండటాన్ని బట్టి ఇతను వృత్తిరీత్యా వైద్యుడైనా 
కొంతకాలం వస్త్రాల బ్లీచింగ్‌ వ్యాపారం చేసాడని 
అర్హమౌతుంది. 





ర మంది సంతానాన్ని (నలుగురు 
అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు) అనాధలను చేసి 1820 లో చార్లెస్‌ విథోస్‌ చనిపోయాడు. 
వీదిలో చార్లట్టి అనే అమ్మాయికి మాత్రమే, కాకినాడ జగన్నాధపురానికి చెందిన Mr. Vanhacsten 
అనే డచ్‌ వ్యక్తితో వివాహమయ్యింది. ఆ పెళ్ళి కూడా పెటాకులు కావటంతో చాక్లైట్టి తండ్రి 
వద్దకు వచ్చేసింది. 


ఫ్రెంచి పాలనలో యానాం 


పిథోస్‌ కుటుంబం 

విథోస్‌ కొగుకులలో ఒకరు (Phamphile Pithois) తqడి బాటలో పయనించి 
యానాం వైద్యునిగా పేరు తెచ్చుకొన్నాడు. 1824 లో కలరా వచ్చినపుడు, 1833 నాటి తీవ్ర 
కరువులోను ఇతను యానాం ప్రజలకు నిస్వార్దంగా వైద్య సేవలందించి పలువురి మన్ననలు 
పొందాదు. ప్రజలకు వైద్యసేవలందిస్తున్నందుకు ఇతనికి ప్రభుత్వం నామ మాత్రంగా ఏడాదికి 
500 ఫ్రాంకుల పారితోషకాన్నిళ్చది. (అప్పట్లో కోర్టు క్షర్యుకు ఏడాదికి 1200 ప్రాంకుల జీతం) 


చనిపోయేనాటికి పిథోస్‌ కు యానాంలో రెండు విశాలమైన భవంతులు, కొద్దిపాటి 
నగలు తప్ప మరేమీ లేవు. ఈ కుటుంబం రోడ్డున పడిందన్న ఉద్దళ్యంతో అప్పటి సాటి మంచి 
పౌరులు చందాలు వేసుకొని 3000 వల రూపాయిలు సేకరించారు. ఈ డబ్బును కుర్‌సన్‌ 
స్వాహా చేసేసాడు. కుర్‌సన్‌ చనిపోయినపుడు కూడా పిథోస్‌ కుటుంబీకులు ఈ దబ్బు గురించి 
కుర్‌సన్‌ వారసులను అడగక పోవటం వారి అతి మంచితనానికి నిదర్శనం. 


పీథోస్‌ కుటుంబానికున్న రెండు ఇళ్లలో ఒక దానిని నెలకు 60 రూపాయిలకు 
(ప్రభుత్వానికి అద్దెకి ఇచ్చుకొని ఆ డబ్బును 8 మంది పంచుకొనేవారు. పిథోస్‌ కుమారులలో 
పాంవిలి పిథోస్‌ వివరాలు 1రి44 వరకే లభిస్తాయి. జోసెఫ విథోస్‌ యూరప్‌ వెళిపోయాడు. 
అతర కుమారులు బహుసా తండి మరణంతో తలో దికుకూ చెదిరిపోయి ఉండవచ్చు. 


పీథోస్‌ కూతురైన అడిలైడ్‌, జెర్మ్‌టూద్‌, థార్సిల్లి స్మోలాస్టిక్‌ మరియు చాకెట్టి లు 
యానాంలోనే ఉండిపోయి కడు దయనీయమైన జీవితాల్ని గడిపారు. వీరి సంరక్షణార్దం సాటి 
(ఫెంచి వారు అప్పుడపుడు ఆర్దిక సహాయం చేసేవారు. వెయ్యి రూపాయిల విలువైన నగలను 
వీరు ౩00 రూపాయిలకు తాకట్టు పెట్టి తిరిగి విడిపించుకోలేక వాటిని ఒదులుకోవలసి వచ్చింది. 


1542 లో చారెట్టి చనిపోయింది. ఆమె అంత్య క్రియలను చెల్లెళ్ళే జరిపించారు. 
చనిపోయే రోజు కూడా ఆమె పస్తులుంటున్న తన చెల్లెళ్ళు భోజనం పంపటం అనేది ఈ 
కుటుంబం అనుభవించిన దారిద్యాన్ని వీరి మధ్య ఉన్న బంధాన్ని తెలియచేస్తుంది. 


1850 నుంచి వీరికి (ైంచి ప్రభుత్వం ఏడాదికి 792 ప్రాంకుల పించనును ఏర్పాటు 
చేసింది. అదే కాక ప్రభుత్వానికి అద్దెకిచ్చుకొన్న ఇంటి ద్వారా కొంత సామ్ము ముదుతూందేది. 
వీటితో పిథోస్‌ కూతుర్లు జీవనాన్ని సాగించేవారు. 1858 లో మరో సోదరి అడిలైడ్‌ మరణించింది. 
ఇక మిగిలిన ఇద్దరు కూతుర్లు 1870 వరకూ (వారికి 90 ఏళ్ళ వయసు వరకు) యానాంలోనే 
జీవించారు. 


వీరిద్దరూ ఒకరి ఆస్టులను (అద్దెకిచ్చిన ఇల్లు యానాం పేరయ వీధిలో ? కల నివాస 
గృహం దానిలోని ఫర్నినరు) మరొకరికి దానమిచ్చుకొన్నట్లు 1864 లో ఒక దాన పట్టా రిజిస్టర్‌ 
అయి ఉంది. బహుసా వీరిలో ఎవరు ముందు చనిపోతారో తెలియదు కనుక మిగిలిన వ్యక్తికి 





ఫ్రెంచి పాలనలో యానాం 
చట్ట పరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు ఆ విధంగా చేసి ఉండవచ్చు. 


డె మాన 

1870 లో వీరు చనిపోయేవరకూ ప్రభుత్వం వీరి ఇంటికి అద్దె చెల్లించింది. ఆ 
తరువాత అది ప్రభుత్వపరమ్రైపోయింది. ఆ ఇల్లే నేటి స్థానిక వరిపాలనాధికారి ఆఫీసు 
భవనం. 


ఎలియనార్‌ గైనెట్‌ (10160101 Guyenet) 

ఇతను లె కొలాన్‌ అనే షిప్పు కెప్టన్‌. 
1రి4ర్‌ మే, 11న కోరంగి లో చనిపోగా యానాం 
తీసుకొచ్చి ఖననం చేసారు. ఇతను ప్రాన్ఫులోని 
మాలో అనే ప్రదేశంలో పుట్టాడు. ఇది ఇప్పటికీ 
ఒక (ప్రముఖ ఓడరేవు ఇతను మూడు తెరచాపల 
ఓదకు కమాందరుగా పనిచేసేవాదట. 
యానాంలో టీచరుగా వనిచేనిన Mary 
Eleonor ఈయన కుటుంబానికి చెందిన వ్యక్తి 
కావొచ్చు, 


మైఖల్‌ అల్లాక్‌ (Michel Allard) 


(ప్రాన్సులోని మెజివె అనే ప్రాంతంలో 
జన్మించిన మైఖేల్‌ అల్లార్డ్‌ అనే విద్యార్ది (మతబోరక 
విద్య) యానాంలో 1900 మార్చిలో చనిపోయినట్లు 
ఓ ఫలకం చెపుతుంది. అప్పటికి ఈ అబ్బాయి 
వయసు 24 సంవత్సరములు. (ఫ్రాన్సులో 
చదువుకొంటున్న ఈ అబ్బాయి ఇక్కడ ఉన్న 
బంధువులింటికి రావటమో లేక చర్చిలో తర్భీదు 
పొందటానికో యానాం వచ్చి చని పోవటం 
దురదృష్టకరం. 





పియరీ జె.జె. దిలావెనీ (10.2౮౦6 1. 
Delaveney) 

ఈయన ఒక చర్చి ఫాదరు. ప్రాన్సులోని 
దసింజీ అనే ప్రాంతంలో జన్మించిన దిలావెనీ 21 
మే, 1863 న ఇక్కద చనిపోయినట్లు తెలుస్తుంది. 





జ్రంచి పాలనలో యానాం 
మిగతా వివరాలు తెలియరావు. అన్నెసీ డయోసీస్‌ అనబడే రోమన్‌ కాథలిక్‌ విభాగానికి 
చెందిన ఈయన పూర్తి పేరు ఫాదర్‌ జాన్‌ జాక్వస్‌ దెలావెనీ. 


పాల్‌ ఫెల్ట్‌ (Paul Feltz) 


ఫ్రాన్సు లోని (స్టాస్‌బర్డ్‌ అనే ప్రాంతంలో 
జన్మించిన పాల్‌ ఫెల్ట్‌ యానాం జర్టిగా పనిచేస్తూ 1917 
లో యానాంలో చనిపోయాడు. అప్పటికి ఈయన 
వయసు యాభై ఆరు సంవత్సరములు. చందనాగూర్‌ 
లో సహాయక జడ్జిగా పనిచేస్తున్న ఈయన 6 ఏపిల్‌ 
1915 న యానానికి జడ్జిగా వచ్చారు. 





చర్చి ప్రాంగణంలో కనిపించే జ్ఞాపికా ఫలకాలు 


జాకోబస్‌ మార్టిన్‌ (1200049 4210౫) 


చర్చి లోపలి భాగంలో మార్టిన్‌ ఫలకం ఉంది. 
ఈయన ఇటలీకిలోని సబారియా అనే ప్రాంతంలో 
జన్మించాడు. యానాం చర్శికి మతబోధకుడు లేని కారణంగా 
విశాఖపట్నం ఉంటున్న ఈయన సేవలను అప్పటి స్థానిక 
(ప్రభుత్వం అభ్యగర్టించింది. 


అలా 1845 లో యానాం వచ్చిన ఫాదర్‌ మార్జిన్‌, వచ్చిన 
కొద్ది కాలానికే 1846 లో ఇక్కదే మరణించాడు. (ఈయన 
గురించిన మరిన్ని వివరాలు “ఆనాటి సామాజిక వ్యవస్థ 
అనే చాష్టరులో కలదు) 





విక్టర్‌ సిమొనెల్‌ (Victor Simonel) 


యానాం చర్చిలో విక్టర్‌ సిమొనెల్‌ పేరుతో ఒక జ్ఞాపికా ఫలకం చూడవచ్చును. వెర్టన్‌ 
(Verdon) యుద్దంలో వీరోచితంగా పోరాడి 1917 ఆగష్టు, 21న అసువులు బాసిన 22 
సంవత్సరముల వయసుకలిగిన యువ సైనికాధికారి గౌరవార్దం ఈ శిలాఫలకం ఉంచినట్లు 
తెలుస్తుంది. 

వెర్డన్‌ అనేది ఉత్తర ఫ్రాన్సులో ఒక ప్రాంతం. మొదటి ప్రపంచ యుద్దమపుడు ఈ 
(ప్రాంతాన్ని 1916 లో జర్మనీ సేనలు ఆక్రమించుకొన్నాయి. (ఫ్రెంచి సేనలు తమ సర్వశక్తులు 


ఫ్రెంచి పాలనలో యానాం 
కూడదీసుకొని 1917 లో ఎదురుదాడి చేసి 


జర్మనీ సేనలను ఓడించాయి. ఈ యుద్దాన్ని 
వెర్షన్‌ యుద్దమని పిలుస్తారు. (ప్రపంచయుద్దాల 
చరిత్రలో అత్యంత భీకరమైన యుద్దంగా దీన్ని 
చరిత్రకారులు వర్ణిస్తారు. 


ఈ యుద్దంలో సుమారు రెండున్నర 
లక్షలమంది సైనికులు చనిపోయారు. గ్‌ 
లక్షలమంది క్షతగాత్రులయ్యారు. లక్షమంది 
(ఫ్రెంచి సైనికుల ఆచూకీ లేకుండా పోయింది. (బాంబుల దాడికి శరీరాలు తునాతునకలు 
అయిపోవటం వల్ల). ఆ యుద్దంలో సమోనెక్స్‌ (SAaM0gn౭య) అనే ప్రాంతం వద్ద జరిగిన 
పెంచి సేనల ఎదురుదాడిలో సాహసోపేతంగా వ్యవహరించి, ్రైంచి జయకేతనాన్ని 
ఎగరవేయటంలో ప్రముఖపాత్ర వహించిన విక్టర్‌ సిమొనెల్‌ అనే యువ సైనికాధికారి జ్ఞాపకార్ధం 
యానాం చర్చిలో ఒక శిలాఫలకాన్ని గ్రెంచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాక పాండిచేరీలో 
ఒక ప్రధాన విధికి “విక్టర్‌ సిమొనెలొ అని సేతు పెట్టటం కూడా జరిగింది. 


ఈ సిమొనెల్‌ అనే వ్యక్తి యొక్క బంధువులు ఎవరైనా అప్పట్లో పాండిచేరీలో ప్రముఖ 
పదవిలో ఉండి ఉండొచ్చు. బహుసా 1912 లో యానానికి పెద్దొరగా పనిచేసిన ఎమ్‌. 
సిమొనెల్‌ ఇతని బంధువు కావొచ్చు. అంతకు మించి ఇతని ఇతర వివరాలు మరెక్కడా 
లభించవు. 





బార్భరా లెబోన్‌ (Barbara leBon de Beausang) 


యానాం చర్చి ప్రధాన గేటుకు కుడివైపున ఒక లాటిన్‌ ఫలకం ఉంది. లాటిన్‌ లో 
నిఖించబడటం, అత్యంత పురాతనమైనది కావటం (1768), నల్ల రాయితో (గ్రానైట్‌) 
తయారుచేయబడి ఉండటం వంటి వివిధ కారణాల వల్ల, యానాం లో కనిపించే అన్ని శిలా 
ఫలకాలలోకెల్లా ఇది ప్రత్యేకమైనది. 


(ఘంచి వారు రాకముందు (17283) యానాంలో డచ్చి వారం వ్యాపారాలు 
నిర్వహించెవారని కొన్ని అభ్మియాయాలు ఉన్నప్పటికీ వాటికి చార్మితిక ఆధారాలు ఎక్కడా లభించవు. 
యానానికి సమీపంలో ఉన్న కాకినాడ, పాలకొల్లు లలో ఉన్న డచ్చి సమాధిఫలకాలు లాటిన్‌ 
భాషలో ఉండటం మరియు కాకినాడ లో ఇదే కాలంలో ఉన్న కొన్ని డచ్చి సమాధి ఫలకాలు 
నల్ల రాయితో చేయబడి ఉండటం వలన ఈ లాటిన్‌ ఫలకం డచ్చి వారికి సంబంధించినదా 
అనే అనుమానం కలుగక మానదు. 


(ఈ ఫలకం పైనున్న రాతలను పరిష్మరించటంలో సహాయపడిన మితులు శ్రీ మాచవరం 


బొల్లి జూ బాబూ వహిబామామా మామా మాద దూది దూ దూడ జడా. 








ఫ్రెంచి పాలనలో యానాం 
మాధవ గారికి, శ్రీమతి జేన్‌ గోఫర్‌ (విశ్రాంత మంచి ప్రావఫసరు- అమెరికా), శ్రీ బులును 
చైతన్య గార్లకు ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను- రచయిత) 
ఆ లాటిన్‌ ఫలకానికి ఇంగ్లీషు అనువాదం ఇలా ఉంది. 


Here lies, whom we expect to be ressurrected 
Highest Lady Barbara LeBon de Beausang 
Noble wife of the now dead Berticlign de la Mott 
Most diligent, of the moral scruples, 

Unequaled, distinguished and of piety 

Well spoken of sweetness, beautiful 

Richly endowed, who fled derision 

Born the year of our Lord 1744 in 

the month of September, 29th day, 

died 1768, the 12th day of October. 


You who reads this 
Give abundantly 
of your prayers and remember her. 





పై ఫలకంలోని స్తీ పేరు బార్భారా. లెబాన్‌ అంటే మంచి వ్యక్తి అని అర్ధం. ఇక 
బ్యసాంగ్‌ అంటే ఆమె స్వస్థలం. ఈమె మరణించిన భర్త పెరు బెర్తిక్షిన్‌ ఇతను మొట్టె అనే 
ప్రాంతానికి చెందినవాడని అర్ధం చేసుకోవాలి. ఇతను అత్యంత దైవ భక్తి నీతి నిజాయితీలను 
కలిగినవాడట. ఇక బార్భారా' చాలా అందగత్తె, ధనవంతురాలు. భర్తను కోల్పోయిన ఈమె 
యానాంలో 1768 లో ఇరవైనాలుగు ఏళ్ళ వయసులో చనిపోయింది. 


పై ఫలకంలో చెప్పిన బ్యసాంగ్‌ మరియు లా మొబ్బె ప్రాంతాలు ఫ్రాన్స్‌ దేశానికి 
చెందినవి. ఇవి నేటికీ అవే పేర్లతో ఉన్నాయి. అంతే కాక బ్యసాంగ్‌ ప్రాంతం నుంచి 
16,17 జ శతాబ్దాలలో వివిధ దేశాలకు వలస పోయిన వారికి బ్యసాంగ్‌ అనే నామం 
ఇంటిపేరుగా స్థిర పడింది. గొదార్‌ (Gaudart) వసిన ‘Genealogie des familles de 
inde francaise’ అనే పుస్తకంలో బార్బరా లె బాన్‌ దె బ్యసాంగ్‌ పేరు గల స్తీ వదిహేడవ 
శతాబ్దంలో పాండిచేరిలో ఉన్నట్లు పేర్కొనబడింది. ఈమె తండ్రి జోసెఫ్‌ లె బోన్‌ దె బసాంగ్‌ 
మరియు తల్లి అన్నీ క్లూ. జోసెఫ్‌ పాండిచేరీలో పేరుమోసిన వ్యాపారి. 


ఈ మొత్తం విషయాలను క్రోడీకరిస్తే - యానాం చర్చి లో ఉన్న లాటిన్‌ ఫలకం డచ్చి 
వారికి సంబంధించినది కాదని నిస్సందేహంగా చెప్పవచ్చును. అంతే కాక 1768 కి పూర్వమే 
యానాం లో చర్చి వంటి నిర్మాణం ఉండేదని కూడా అనుకోవాలి. 24 ఏండ్ల వయడులో భర్తను 








బొల్లోజు బాబా _ విడూడూడూ దూ దా ది దా ౧ 


ప్రెంచి పాలనలో యానాం 


కోల్పోయిన బార్సారా ఏ పనిమీద పాండిచేరీ నుంచి యానాం వచ్చిందో తెలియరాదు కానీ 
ఆమె జీవితం ఇక్కడ ముగిసిపోవటం కడు దయనీయం. 


ఎవరెస్టి హిలరీ (Everiste Heloury) 


చర్చికి వెనుక వైపున ఈ జ్ఞాపికాఫలకం 
ఉంది. ఇది పాండిచేరీలో పుట్టి యానాంలో 6 
వేం 1889 న చనిపోయిన నాలుగు 
సంవత్సరముల హిలరీ అనే పేరుగల పిల్లగాని | 
సంస్మరణార్ధం ఉంచబడింది. 


'ఓ బాటసారులారా! బిడ్డను కోల్పోయిన ఆ 
తలిదం[ద్రులపై జాలిని చూవండి అని ఈ 
ఫలకంపై ఉన్న రాతలు నేటికీ విషాదాన్ని 
పలికిస్తున్నాయి. 





జీన్‌ బాప్టిస్ట్‌ బోషెజ్‌ (6 Baptiste Bouchez) 1761-1826 


యానాంలో స్థిరపడి ఇక్కడినుంచి |} Mrs 
వ్యాపారాలు చేసిన (ఫ్రెంచి “దేశస్థులలో ఈయన JEAN BAF Is 
తొలితరం వ్యక్తి. Faure, లు Sauvaget, | 
Pithois, Dulaurens, Barret వంటి వ్యాపారుల : 
సమకాలీనుడు. ఇతను వ్యాపారం చేసిన చెరువులు 
బోషెజ్‌ చెరువులు గానే 1846 వరకూ రికార్డులలో | 
వ్యవహరింపబడ్డాయి. పంతొమ్మిదో శతాబ్ధం లో || 
యానాం నుంచి భారీగా వ్యాపారాలు సాగించిన పాల్‌ a 
బోషెజ్‌ ఇతని కుమారుడే కావొచ్చు. 





17 సెప్టెంబరు 1785 న పాండిచేరి లోని __ 
సుపీరియర్‌ కౌన్సిల్‌ ఈయనను యానాం వ్యాపారాలు 
చూడమని నియమించినట్లు 1931 లో సంకలన పరచిన ResUme de brevets, provisions 
et commissions du roi et des nominations paites par les directeurs dela compagnie 
des indes conseil superieur de pondicherry ((థ్రంచి ఈస్ట్‌ ఇండియా కంపెనీ నియామకాలు 
మరియు తదితరాలు) అనే పుస్తకం ద్వారా తెలుస్తున్నది. 





ఫ్రెంచి పాలనలో యానాం 
ఇతనికి జోసెఫ్‌ బెర్నార్డ్‌ బోషెజ్‌ అనే తమ్ముడు ఉన్నాడు. ఇతను షిప్పు కెప్టెన్‌ గా పని 
చేసేవాడు. దె లాకొంబే కుటుంబానికి బోషెజ్‌ కు కల చుట్టరికం తెలియరాదు. 


జీన్‌ ఎటియిన్నె గోంజెల్స్‌ దె లినార్స్‌ (Jen Etienne Gonzales de Linares) 


ఈ ఫలకంపై నున్న వివరాలను బట్టి ఈమె 
స్పెయిన్‌ (290220) లో 17/9 లో జన్మించి యానాం 
నమీవంలో కల ఇంజరం వద్ధ 1877 లో 
చనిపోయినట్లు తెలుస్తున్నది. 


ancestry .fr అనే వెబ్‌ సైటులో Jean Etienne 
gonzales de linares అనే అమ్మాయికి de Lasparda 
అనే అబ్బాయికి వివాహమైనట్లు రికార్డుల ద్వారా 
తెలుస్తున్నది. ఇకపోతే లాస్సార్లా అనే ఫ్రెంచి దేశస్థుడు 
1824-1832 ల మధ్య యానాం పెద్దారగా పనిచేసాడు. 
ఆ విధంగా చూస్తే ఈ ఫలకంపై ఉన్న స్తీ లాస్సార్లా 
భార్య అయి ఉండొచ్చునన్న ఊహ ఒక సుదూర అవకాశంగా అనుకోవచ్చు. 





1863, జూన్‌ 29 న పారిస్‌ లో జారీ చేయబడిన ఒక రాజప[క్రంలో Jean Etienne Gonzales 
de Linares అనే వ్యక్తికి యానాంలోని మెట్టకూరు నందు ఇరవైరెండు వేల అయిదు వందల 
చదరపు మీటర్ల భూమిని కొబ్బరి నూనె తయారీ ఇండస్ట్రీ నెలకొల్చుకోవటానికి ధారాదత్తం 
చేసినట్లు ఉంది. ఈ సమాధి ఆ వ్యక్తికి చెందినదై ఉండటానికే అవకాశాలు ఎక్కువ 
కనిపిస్తున్నాయి. మూడవ నెపోలియన్‌ గా పేర్గాంచిన చార్లస్‌ నెపోలియన్‌, ఈ రాజపత్రంపై 
(ఫ్రెంచి ఎంపరర్‌ హోదాలో సంతకం చెసాడు. (6. Bulletin 
des lors de la République francaise, Volume 22, 
page no: 62) 


మైఖేల్‌ లె కాన్నె Michel Le Canne (1771-1856) 


చర్చి ప్రాంగణంలో వెనుక వైపున కల ఈ ఫలకాన్ని |. 
లె కాన్నె కుమార్తె ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. (| 





టే సామా మామామ నామా మాకు సామా నామా సామా మాకు నామా కూకూ నాకూ 


ప్రెంచి పాలనలో యానాం 
(ఫ్రాన్స్‌ లోని లోరియంట్‌ అనే ప్రదేశంలో పుట్టిన లె కాన్నె పద్దెనిమిదేళ్ల ప్రాయంలో 
యానానికి వ్యాపారం కోసమని వచ్చి 84 సంవత్సరాల వయసులో ఈ మట్టిలో కలసిపోయిన 
ఒక (ఫ్రెంచి వ్యాపారి. లె కాన్నె ఒకనాటి యానాం పెద్దార సొన్నరెట్‌ ను ముప్పుతిప్పలు పెట్టి 
మూడు చెరువుల నీరుతాగించాడు. 


సొన్సరెట్‌ కు వ్యతిరెకంగా (ఫ్రెంచి గవర్నరు (్రైస్నై కు అనెక పిర్యాదులు చెసి అతనిపై అధికారిక 
ఎంక్వయిరీ వేయించటం లో లె కాన్నె విజయం సాధించాడు. 


ర్‌ జూలై 1790న లె కాన్నె (ఫ్రెంచి గవర్నరుకు ఫెస్నె కు వ్రాసిన ఒక లేఖలో 
'బెంగాలుకు ఎగుమతి అవ్వవలసిన తన నలభై ఓడల ఉప్పుకు సొన్నరెట్‌ అనుమతులు 
(పాస్‌పోర్టు) ఇవ్వటం లేదనీ, ఆ కారణంగా తనకు తీరని నష్టం వాటిల్లుతుందని” ఆరోపణ 
చేసాడు. 


25 ఆగష్టు 1/90న లె కాన్నె గవర్నరుకు వ్రాసిన మరో లేఖలో తన సరుకును 
అనుమతులు/పాస్‌ పోర్టులు లేని కారణంగా ఎక్కువ కాలం కోరంగి హార్చరులో ఉంచటం వీలు 
పడని కారణంగా తానె స్వయంగా పొస్‌పోర్టులను/అనుమతి పత్రాలను లిఫ్‌ంచి సరుకును 
బెంగాలుకు పంపించివెస్తున్నానని తన వ్యాపారానికి నష్టం కలుగక కుండా చూడవలసినదిగా 
కోరాడు. (లె కాన్నె పంపించిన ఉప్పును బెంగాలు వ్యాపారులు అనుమతులు లేవని తిరిగి 
పంపించివేయకుండా ఉండేందుకు గవర్నరుగారె స్వయంగా సంబంధిత అధికారులకు ఉత్తరం 
వ్రాయవలసి వచ్చింది). అంతే కాక ఇదే ఉత్తరంలో- సొన్నరెట్‌ కూడా పెద్ద ఎత్తున ఉప్పు 
వ్యాపారం చెస్తున్నాడు కనుక తన సరుకు ఎగుమతికి అనుమతులు మంజూరు చేయటం లేదని, 
ఇలా పక్షపాతంగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సొన్నరెట్‌ ను యానాం 
పెద్దారగా తొలగించవలసినదిగా కూడా లె కాన్నె కోరాడు. 


లె కాన్నె సాటి వ్యాపారులను కూడదిసి “ఆక్టివ్‌ సిటిజన్స్‌ అసెంబ్లీ పేరిట ఒక 
ప్రజాస్వామిక కూటమిని ఏర్పాటు చేసి సొన్నరెట్‌ పై తన పోరాటాన్ని కొనసాగించి, అతని 
వ్యవహారశైలిపై గవర్నరుగారిచే విచారణ కమిటీ వేయించగలిగాడు. 


లె కాన్నె చనిపోయేవరకూ యానాంలోనే ఉంటూ వ్యాపారాలు నిర్వహించాడా లేదా 
అన్నది తెలియదు కాని, 1816 నవంబరు లో లె కాన్నె కూతురైన ఆర్‌. లెకాన్నె కు ఎఫ్‌. 
గోవాన్‌ కు యానాంలో వివాహం జరిగినట్లు ది ఆసియాటిక్‌ జర్నల్‌ జూలై 1817 సంచికలో 
ఉంది. ఏది ఏమైనప్పటికి ఇతగాని జీవనయానపు ఆది అంతం యానాంలోనే జరిగాయన్నది 
మాత్రం సుస్పష్టం. 
(యానాం సమాధుల ఫొటోలు తీయటంలో ఎంతగానో సహాయపడిన మిత్రుడు శ్రీ కేతా ఫణి, 
ఈనాడు విలేఖరి కి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను. పై ఫాటోలలో వ్యక్తుల పేర్లు స్పష్టంగా 
కనిపించటం కొరకు అడ్డస్టు చేయటం జరిగింది గమనించగలరు -రచయిత) 





బొల్లోజు బాబా 


